ఎ. కుప్రెన్‌ 


చ్మితాలు: డి. బొరోవ్‌స్కీ 


అనువాదం: రాచమలు రామచం. దారెడ్డి 
[2] GG 


an 
“పగతి” (పచురణాలయం 
మాస్కో 


మె 


నాద్యా అనే పాపకు జబ్బు చేసింది. ఆమెకు చాలా కాలంగా తెలిసిన డాక్టరు మిహయీల్‌ పె తోవిచ్‌ ఆమెను చూడడానికి 


రోజూ వచ్చేవాడు. ఒకోసారి ఆమెకు తెలియని డాక రు యిదరు ఆయనవెంట వచ్చేవాళ్ళు . వాళ్తు ఆమెను వెలకిలా, బోరా 
లు ౮ యి ౧ ౧ ౧ 


తిప్పేవాళ్ళు ), ఆమె శరీరానికి చెవులు ఆనించి వినేవాళ్ళు, కనురెప్పలు దిగలాగి చూసేవాళ్ళు * యీ పరీక్షలు చేసేటప్పుడు 


3 


వాళ్ళు ముఖాలు గంభీరంగా పెట్టి, హుం హం అంటూ గంభీరమైన ధ్వనులు చేసి, యేదో చితమైన భాషలో మాట్లా 
డుకునేవాళ్ళు. 

పాప గదిలోనుండి వాళ్ళు హాలులోకి పోయేవాళ్ళు. అక్కడ అమ్మ వాళ్ళ కోసం కాచుకొని వుండేది. అందరిలోకీ ముఖ్యుడుగా 
కనిపించే పొడవాటి, తల నెరసిన, బంగారు కళ్ళజోడు డాక్టరు ఆమెతో చాలాసేపు గంభీరంగా మాట్లాడేవాడు. తలుపు మూయ 
నందున మంచంమీద వున్న పాపకు యివన్నీ కనిపించేవి, వినిపించేవి. వాళ్ళ మాటల్నో చాలా భాగం ఆమెకు అర్హం కాకపోయినా, 
వాళ్ళు తనను గురించి మాట్టాడుకుంటున్నారని ఆమెకు తెలుసు. అమ్మ యేడ్చి యేడ్చి యెరుపెక్కిన తన పెద్ద, అలసిన 
కండతో డాక్టరువైపు చూసింది. వెళ్ళిపోయేటప్పుడు ఆ డాక్టరు బిగ్గరగా అన్నాడు: 

“ఆమెకు యెప్పుడూ విసుగు కలగకుండా చూడండి. (పతి కోరికా తీర్చండి.” 

“అయ్యో డాక్టర్‌! అదే సమస్య! ఆమె యేదీ కోరదు!” 

“హుం... అయితే, జబ్బుపడక ముందు ఆమెకు యేవి నచ్చేవో ఆలోచించండి. బొమ్మలో... మిఠాయిలో....” 

“డాక్టర్‌, ఆమెకు యేదీ యిష్టం లేదు.” 

“దేనిలోనైనా ఆమెకు ఆసక్తి కలిగించడానికి (పయత్నించండి... దేనిలోనైనా సరే.... నా మాట నమ్మండి. ఆమె సంతోషంగా, 
నవ్వుతూ వుండేటట్లు చేస్తే, అంతకు మించిన మందు లేదు. మీ పాపకు జబ్బేమీ లేదు, జీవితంపట్ల ఆసక్తి లేకపోవడం తప్ప. 


వస్తాను.” 


2 


“బుజ్జీ; నీ కేమైనా కావాలా? చెప్పు, నాద్యా,” అన్నది అమ్మ. 

“వద్దమ్మా, నాకేమీ వద్బు.” 

కటి బొమ్మలన్నీ యిక్కడికి తేనా? నీ బుర్మి కుర్చీలూ, "పేబులూ, కప్పులూ, సాసర్నూూ నీ మంచంమీద పెడదాం. బొమ్మలు 
కాఫీ తాగి, కాసేపు పాఠావరణని గురించీ, తమ పిల్లల ఆరోగ్యం గురించీ కబుర్లు చెప్పుకుంటాయి.” 

“వద్వమ్మా.... నాకేమీ వద్దు... నాకు విసుగ్నా వుంది...” 

“సరేలే, బుజ్జీ, బొమ్మలు వద్బు లే. కాత్యానూ, జెన్యానూ పిలవనా? వాళ్ళు నీ స్నేహితురాళ్ళు గదా.” 

“వద్దమ్మా, వద్దు. నాకేమీ అక్కర్శేదు. నాకు యెంతో విసుగ్గా వుంది!” 


“ఒక ముక్క చాకొలెట్‌ యివ్వనా?” 


పాప. పలకలేదు, వూరక దిగాలుగా మిద్పె కప్పుకేసి చూస్తూ పండుకుంది. ఆమెకు జల్బేమీ లేదు. ఆమెకు జ్వరం కూడా 
లేదు, కానీ రోజురోజుకూ చిక్కిపోతూ, బలహీనమౌతూ వుండింది. తనకు యెవ రేమి చేసేదీ ఆమెకు పట్టలేదు, యేమీ కాబట్ట 
లేదు. వూరక అలా మంచంమీద రేయింబగలూ పండుకొని వుండేది, కదలకుండా, దిగాలుగా. యెప్పుడైనా ఒక అర్హగంట సేపు 
న్మిదపోయేది. ఆమె కలులు కూడా వర్షాకాలంలో జడివాన లాగ యెంతకూ తెగకుండా, కాంతిహీనంగా, విషాదకరంగా 
వుండేవి. 

తన గదిలోనుండి హాలులోకి పోయే వాకిలీ, హాలులోనుండి నాన్న గదిలోకి పోయే వాకిలీ తెరచి వుంచినప్పుడు, పాపకు నాన్న 
కనిపించేవాడు. నాన్న అటూ యిటూ పచారుచేస్తూ, సిగరెట్టుమీద సిగరెట్టు కాలుస్తూవుండేవాడు. యెప్పుడైనా ఒకసారి 
ఆయన పాప గదిలోకి వచ్చి, మంచంమీద ఒక వార కూర్చొని, మెల్లగా పాప పాదాలు నిమిరేవాడు. తరువాత హఠాత్తుగా 
లేచి, కిటికీ దగ్గరికి పోయేవాడు. యీలవేస్తూ వీధిలోకి చూసేవాడు, కానీ ఆయన భుజాలు కంపిస్తూవుండేవి. తరువాత 
ఆయన వడివడిగా చేతిగుడ్డతో యీ కన్నూ, ఆ కన్నూ తడుచుకొని, చిరాకు కలిగిందా అన్నట్టు తన గదికి వెళ్ళిపోయేవాడు. 
అక్కడ మళ్ళీ ఆయన పచారుచేస్తూ, సిగరెట్టుమీద సిగరెట్టు కాలుస్తూ వుండేవాడు.... గది పొగతో నిండిపోయి నీలంగా 


కనిపించేది. 


3 


ఒక రోజు (పొద్దున నిద లేస్తూనే పాప మామూలు కంచు కాస్త ఉత్సాహంగా వుండింది. ఆమెకు యేదో కల వచ్చింది, 
కానీ అదేమిటో ఆమెకు గుర్తు రాలేదు. అమ్మ కన్నులలోకి ఆమె నిదానంగా నిలజూసింది. 

“యేం కావాలి, పాపా? అని అమ్మ అడిగింది. 

పాపకు హఠాత్తుగా తన కల జ్ఞాపకం వచ్చి, రహస్యం చెపుతున్నట్ళు మెల్బగా చెప్పింది: 

“అమ్మా... నాకు... యేనుగు కావాలి. బొమ్మ కాదమ్మా, యేనుగు.” 

“ర బుజ్జీ, యిప్పుడే తెప్పిస్తాను.” 

అమ్మ వెళ్ళి నాన్నతో చెప్పింది, నాద్యాకు యేనుగు కావాలని. నాన్న వెంటనే కోటు వేసుకొని, హాటు పెట్టుకొని, బయటికి 
పోయినాడు. అర్పగంట తర్వాత ఆయన ముచ్చటైన బొమ్మ తెచ్చినాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టి. ఆ పెద్ద, బూడిద రంగు 

యేనుగు బొమ్మ తల వూపేది, తోక ఆడించేది. యేనుగు వీపుమీద యెరటి బట్టా, దానిమీద బంగారు హౌదా వుండినాయి, 


6 


న. 
నత్తా 


el 


| 


నువ వ స వన న ప న న ఏ న న tt నన 


హౌదాలో ముగ్గురు బుల్లి మనుషులు వుండినారు. కానీ పాప ఆ బొమ్మచవైపు యేమీ ఆసక్తి లేకుండా చూసింది, కప్పువై పూ, 


గోడలన్లై పూ చూసినళ్లే. మాట్టాడినప్పుడు ఆమె కంఠంలో యే చలనమూ లేదు. 


“ఊం హుం, నే నడిగింది అది కాదు. నాకు నిజమైన యేనుగు కావాలి, బతికిన యేనుగు. దీనికి (పాణం లేదు.” 

“ఒక క్షణం ఆగు, నాద్యా,”” అన్నాడు నాన్న. “దీనికి కీ యిస్తాను చూడు; నిజమైన, బతికిన యేనుగు లాగే వుంటుంది.” 

ఆయన దానికి కీ యిచ్చినాడు. అది తల వూపుతూ, తోక అడిస్తూ, కాళ్ళు కదలించి మెల్టగా "కేబుల్‌ మీద నడవసాగింది. 
పాప కేమీ ఆసక్తి కలగలేదు. నిజాని కామెకు విసుగు కలిగింది. కానీ, నాన్నకు ఆశాభంగం కలగకుండా ఆమె మెల్టగా, వినయంగా 
అన్నది: 

“బాగుంది, నాన్నా. యింత అందమైన బొమ్మ యెవరికీ వుండ దనుకుంటాను. కానీ... నాన్నా, నన్ను సర్కన్‌కు 
తీసుకపోతాననీ, నిజమైన యేనుగును చూపిస్తాననీ యెప్పుడో చెప్పినావు, గుర్తుందా? మరి, తీసుకెళ్ళనే లేదు.” 

“చూడు, బంగారూ, అది యెంత కష్టమో ఆలోచించు. యేను గంశే చాలా పెద్దది. మన మిద్దె కప్పు యెత్తు వుంటుంది. _ 
మన యింట్నో పట్టదు గదా.... అదీ కాక, యేనుగు నా కెక్కడ దొరకుతుంది చెప్పు?” 

“ఓ, అంత పెద్దది వదు, నాన్నా, నాకు చిన్న యేనుగు చాలు, బతికిన ద్దెతే సరి. యింత చిన్న దైనా సర్కే నాన్నా... 
బెత్తెడు వున్నా సరే.” 

“అయ్యో, చిట్టి తల్గీ, నీ కోసం యేమైనా చేస్తాను. కానీ యిది నా చేతకాని పని. ఆకాశంలోని సూర్యుని పట్టుకరా, 
నాన్నా, అంకే యెలా వుంటుందో, యిదీ అంతే.” 

పాప విచారంగా చిరునవ్వు నవ్వింది. 

“నీకు యేమీ తెలీదు, నాన్నా. నీవు సూర్యుని తేలేవని నాకు తెలీ దనుకున్నావా! సూర్యుడు కాల్చేయడూ నిన్ను? సూర్యునీ 
తేలేవు, చం(దునీ తేలేవులే. ఓ, నా కొక చిన్న యేనుగు వుంకే యెంత బాగుండు - నిజమైన యేనుగు.” 

పాప కండ్లు మూసుకొని, గొణిగింది: “నాకు చాలైంది... నామీద కోపగించుకోకు, నాన్నా... 

నాన్న చేతులతో తల కొట్టుకొని, తన గదికి వురికినాడు. ఆయన అక్కడ కాసేపు పచారుచేయడం పాపకు కనిపించింది. 
తరువాత ఆయన చేతిలోని సగం కాలిన సిగరెబ్బును నేలకేసి కొట్టి (అలాంటి పనికే అమ్మకు యెప్పుడూ కోపం వచ్చేది), పని 
మనిషికి కేకవేసీినాడు: 

“నా హాటూ, కోటూ పట్టుకరా, ఓల్లా!” 


అమ్మ తలవాకిలిదాకా వచ్చి, అడిగింది: 


“యెక్కడికి, సాషా?” 

ఆయన గసపెట్టుతూ, కోటు గుండీలు పెట్టుకుంటూ వుండినాడు. 

“నాకే తెలీదు.... యీ రోజు బతికిన యేనుగును నిజంగా పట్టుకొస్తాను.” 

అమ్మ కంగారుగా ఆయనవైపు చూసింది. “నీకు ఒళ్ళు బాగలేదు కదూ? తల నొప్పిగా వుందా? ర్మాతి నిద సరిగా 
పట్టలే దనుకుంటాను.” 

“నిదే పట్టలేదు,” అన్నాడు ఆయన చిరాకుగా. “నాకు మతి చెడిందా అని కూడా అడగబోతా విక. యింకా చెడలేదులే. 
వస్తాను. యీ సాయం(తం లోపల యేదో ఒకటి తేలిపోవాలి” 


తలవాకిరి ధణామంది. నాన్న వెళ్ళి పోయినాడు. 


4 


రెండు గంటల తర్వాత ఆయన సర్కన్‌లో ముందరి వరుసలో కూర్చొని, జంతువుల ఫీట్లు చూస్తూవుండినాడు. తెలివైన 
కుక్కలు యెగిరినాయి, పల్టీలు కొట్టినాయి, నృత్యం చేసినాయి, సంగీతానికి అనుగుణంగా మొరిగినాయి, పెద్ద అట్టలమీద 
రాసిన పదాలను పలికినాయి. కోతులు కొన్ని యెర గౌన్ఫూ, కొన్ని నీలి షరాయిలూ తొడుక్కొని, తంతెమీద నడిచినాయి, పెద్ద 
కుక్కమీద స్వారిచేసినాయి. గొప్ప, గోధుమ రంగు సింహాలు మండే వలయాలగుండా దూకినాయి. ఒక సీలు పిస్టల్‌ కాల్చింది. 
ఏనుగులు చివరి రంగంలో వచ్చినాయి. అవి మూడు వుండినాయి, ఒకటి సెద్చదీ, రెండు చిన్నవీ, చిన్న యేనుగులై నా గ్మురంకం టె 
"పెద్దవే. చూడడానికి అంత మొరటుగా, అస్తవ్యస్తంగా వుండే ఆ గొప్ప జంతువులు యెంతో లాఘవం గల మనుషులు కూడా 
చేయలేని మహా కష్టమైన పనులు చేస్తూవుంకే, చూడడానికి వింతగా వుండింది. పెద్ద యేనుగు మూడిటిలోకీ తెలివై నది. 
అది మొదట వెనుక కాళ్ళమీద నిలబడింది, తరువాత కూర్చుంది, తలమీద నిలబడి కాళ్ళు పైకెత్తింది కొయ్య సీసాలమీద నడి 
చింది, దొర్భే పీపామీద నడిచింది, అట్టలతో చేసిన పెద్ద పుస్తకంలోని పుటలను తొండంతో తిప్పింది, చివరన కేబుల్‌ వద్ద 
కూర్చొని, మెడకు నాప్కిన్‌ కట్టుకొని, బుర్భిమంతుడై న పిల్ణవానిలాగా భోంచేసింది. 

సర్కస్‌ అయిపోయింది. (పేక్షకులు యిండ్లకు పోతూవుండినారు. నాద్యా నాన్న సర్కస్‌ యజమాని అయిన లావుపాటి 
జర్మన్‌వాని దగ్గరికి పోయినాడు. అతను పెద్ద్క నల్బని చుట్టు పండ్ల మధ్యన కరచుకొని, తన కేబుల్‌ వద్ద నిలుచు 


కొని వుండినాడు. 


“క్షమించండి,” అన్నాడు నాద్యా నాన్న. “మీరు స్వల్ప కాలంపాటు మీ యేనుగును మా యింటికి పంపడానికి ఒప్పుకుంటారా?” 


9 


వంగి, చుట్ట అందుకొని, మళ్ళీ నోట్బోకి దూర్చినాడు. అప్పు డతను అన్నాడు: “యేనుగునా? మీ యింటికా? మీ రనే దేమిటో 


నాకు అర్భం కావడం లేదు.” 

మీకు ఒళ్ళు బాగలేదు కదూ, అని అతను కూడా నాద్యా నాన్నను అడగబోయేటట్ను వుండినాడు.... కానీ నాన్న త్వరగా 
పరిస్తితి వవరించినాడుః తన ఒక్కగానొక్క కూతురు నాద్యాకు చి_తమ్హైన జబ్బు వచ్చింది. అదేమి జబ్బో డాక్టరే సరిగా చెప్ప 
లేకున్నారు. పాప మంచం. పట్టి నెల అయింది, రోజురోజుకూ చిక్కిపోతూ, బలం కోల్ళోతున్నది. ఆమెకు దేనిలోనూ ఆసక్తి 
లేదు, యేది చూసినా విసుగే, వూరక క్షీణించి పోతున్నది. ఆమెకు వినోదం కలిగించాలని డాక్ట్రర్సు చెప్పినారు, కానీ యేదీ ఆమెకు 
సంతోషం కలిగించదు. ఆమె కోరే (పతి కోరికా తీర్చాలని డాక్టర్ను చెప్పినారు, కానీ ఆమె యేదీ కోరనేలేదు. యీ రోజు ఆమె 
నిజమైన బతికిన యేనుగును చూడాలని కోరింది. యీ కోరిక నిజంగా అంత అసాధ్యమై నదా? 

తరువాత ఆయన జర్మన్‌వాని కోటు గుండీ పట్టుకొని, వణకుతున్న కంఠంతో అన్నాడు: 


“చూడండి... మా పాపకు జబ్బు నయమౌతుందని నాకు దృఢమైన ఆశ వుంది. కానీ... కానీ... ఒక వేళ ఆమె జబ్బు 


10 


ముదిరి, ఆమె (పాణాని కేమైన అయితే? ఆలోచించండి: ఆమె చివరి కోరికను, చిట్టచివరి కోరికను తీర్చలేదనే బాధ నన్ను 
బతికి నన్నాళ్ళూ హింసిస్తూవుంటుంది!” 

జర్మన్‌ వాడు ముఖం చిట్లించి, పరధ్యానంగా యెడమ కనుబొమను చుట్టతో గోక్కున్నాడు. చివరకు అతను అడిగినాడు: 
“మీ పాపకు యెన్నేండ్భు” 

“ఆరేంద్లు.” 

“హుం... మా రీజాకు కూడా ఆరేండ్లే.... మరి, యేనుగును తీసుకపోవాలంకే చాలా ఖర్చు అవుతుంది. దానిని మీ 
యింటికి రా తిపూట తీసుకపోవాలి, మళ్ళీ మరుదినం ర్యాతి వెనక్కి తెచ్చుకోవాలి. ఆ పని పగటి పూట చేయలేము గదా. 
జనం గుమికూడుతారు, పెద్ద ఆఖ్య అవుతుంది.... కనుక నాకు ఒక రోజు ఆదాయం పోతుంది. మీరా నష్టం భరించాలి.” 

“ఓ, తప్పకుండా భరిస్తాను. దాన్ని గురించి బెంగ పెట్టుకోకండి.” 

“మరి, యేనుగును యింట్నోకి తీసుకపోడానికి పోలీసులు ఒప్పుకుంటారా?” 


“అదంతా నేను యేర్పాటుచేస్తాను.” 


“యింకొక్క (_పశ్న: యేనుగును మీ యింట్యోకి రానివ్వడానికి మీ యింటి సొంతదారుడు ఒప్పుకుంటాడా? 
“ఒప్పుకుంటాడు, యిల్లు నాదే.” 
“ఆం! అది మరీ మంచిది. యింకొక్క (_పశ్న: మీరు యెన్నవ అంతస్తు లో కాపుర ముండేది?” 
“రెండవ అంతస్తులో.” 
“హుం... అదంత మంచిది కాదు. మీ యింటికి విశాలమైన నిచ్చెన వుందా? కప్పు యెత్తుగా వుందా? ఒకపెద్ద 
గదీ, విశౌలమైన వాకిండ్నూ, చాలా బలమైన నేలా వున్నాయా? యెందుకంకే, మా టామీ తొమ్మిదడుగులా నాలు గంగుళాల 
యెత్తు వుంది, పద్దెదున్నర అడుగుల పొడవు వుంది. దాదాపు రెండు టన్నుల బరువు వుంటుంది. 

నాద్యా నాన్న ఒక క్షణం జవాబు చెప్పలేదు. తరువాత ఆయన యిలా అన్నాడు: 

“ఒక పని చేద్దాం. మీరు నావెంట మా యింటికి రండి యిప్పుడు. అన్నీ (పత్యక్షంగా పరీక్షించండి. అవసరమై తే వాకిండు 
పెద్దవి చేయిస్తా ను” 


“అలాగే!” అన్నాడు సర్కస్‌ యజమాని. 


ఆ ర్యాతి యేనుగును పాప యింటికి తీసుకపోయినారు. 

యేనుగు తెల్ల గౌసెన వేసుకొని, తల వూపుతూ, తొండం ముడుచుకుంటూ, సాచుతూ, వీధి మధ్యలో గర్వంగా 
నడిచింది. పొద్బు పోయినప్పటికీ, పెద్ద గుంపు దానివెంట పడినారు. కానీ యేనుగు వాళ్ళను ఖాతరు చేయలేదు; వందల కొలది 
మనుషులను చూడడం దానికి రోజూ మామూలే. ఒక అల్బరి కురవాడు యేనుగుకు దగ్గరగా పోయి, చుట్టూ వున్నవాళ్ళకు 
వినోదం కలిగించడానికి, వెకిలి చేష్పులు చేస్తూ గంతులు వేసినాడు. అప్పుడు మాతం యేనుగుకు కాస్త కోపం 
వచ్చింది. 

అది తన తొండంతో ఆ కురవాని టోపీ యెత్తి, ముండ్ల కంచెమీదికి విసరివేసింది. 

ఒక పోలీసువాడు గుంపులోకి వచ్చి, అందరినీ బతిమాలినాడు: ““దయయుంచి, అందరూ వెళ్ళిపొండి. అంత వింతగా 
యేమున్న దిక్కడ? బతికిన యేనుగులను వీధుల్లో యెన్నడూ చూడనట్లు!” 

వాళ్ళు యింటిని సమీపించినారు. తలవాకిలి మొదలుకొని, భోజనాల గదిలోకి పోయే వాకిండ్డన్నీ తెరచివుంచబడినాయి. 


13 


iad 


కానీ, నిచ్చెన వద్దకు వచ్చి యేనుగు ఆగింది. యేమి చేయడానికీ తోచక, అది కదలకుండా నిలబడింది. 


“దానికి యేద్దెనా తియ్యని తిండి పెట్టాలి” అన్నాడు సర్కస్‌ యజమాని. “తియ్యని బన్ను లాంటిది... రా, 
టామీ! రా!” 

నాద్యా నాన్న పక్క నున్న దుకాణానికి పరుగెత్తి పోయి, పెద్ద, గులడని కేకు తెచ్చినాడు. యేనుగు అదంతా తినడానికి 
సిద్దంగా వుండింది, అట్ట పెళ్ళై తో సహా, కానీ దాని యజమాని పాతిక భాగం మాతం అందించినాడు. టామీకి దాని రుచి 


15 


న. 


నచ్చింది, మరొక ముక్క కోసం అది తొండం సాొచింది. కానీ యజమాని చాలా తెలివిపరుడు. అతను సాచిన చేతిలో శేకు 
పట్టుకొని, నిచ్చెనమీద వెనక్కి యెక్కినాడు. యేనుగు తొండం సాచి, చెవులు అడిస్తూ అతనివెంట నడిచింది. నిచ్చెన అంతా 
యెక్కిన తర్వాత అతను టామీకి మరొక ముక్క కేకు యిచ్చినాడు. 

యీ విధంగా యేనుగును భోజనాల గదిలోకి తీసుకపోయినారు. అక్కడి ఫర్నిచరంతా అంతకు ముందే తొలగించబడి, 
నేలమీద దట్టంగా గడ్డి పరచబడి వుండింది. నేలలో బిగించబడిన గొలుసుతో యేనుగు కాలు కట్టి వేసినారు. తాజా కారట్యూూ, 


కాబేజీ, టుర్నిప్‌లూ దానిముందర పెట్టినారు. దాని యజమాని పక్కనున్న సోఫామీద పండుకున్నాడు. అప్పుడు దీపాలు ఆర్సివేసి, 


అందరూ ని దపోయినారు. 


6 


| మరు దినం (పొద్దున పాప నిద. లేచిన వెంటనే అడిగింది; “యేను గేదీ? వచ్చిందా?” 


“వచ్చింది, తల్లీ,” అని అమ్మ జవాబు చెప్పింది. “కానీ, నీవు ముందు ముఖం కడుక్కొని, ఉడికిన కోడిగుడ్డు తిని, 


వేడి పాలు తాగాలని యేనుగు చెప్పింది.” 


“యేనుగు మంచిదా?” 
“ఓ, చాలా మంచిది. ముందు తిను, బుజ్జీ. వెంటనే వెళ్ళి యేనుగును చూద్దాం 
“అది చితంగా వుందా?” 
| “కాస్త చ్మితంగానే వుంది. స్పెట్టరు వేసుకో.” 
కోడిగుడ్డు తిని, పాలు తాగిన వెంటనే నాద్యాను పిల్లల బండిలో కూర్చోబెట్టి, భోజనాల గదిలోకి తీసుకపోయినారు. 
నాద్యాకు కాళ్ళు రాకముందు ఆమెను బయట తిప్పడానికి ఉపయోగించిన బండి అది. 
నాద్యా యేనుగు బొమ్మలు చూసి ఊహించినదానికం మొ ఆ యేనుగు చాలా పెద్దది. అది దాదాపు వాకిలి యెత్తు వుండింది, 
భోజనాల గది పొడవులో సగం ఆ కమించింది. దాని చర్మం చాలా కరకుగా, ముడుతలు పడి వుండింది. దాని కాళ్ళు స్తంభాల 
లాగ లావుగా వుండినాయి. దాని పొడవాటి తోక చివరన కుచ్చు వుండింది. పెద్ద చెవులు (వేలాడుతూ, చేటల లాగ వుండినాయి. 
దాని కన్నులు చాలా చిన్నవి, కానీ తెలివితేటలు 


ఉట్టిపడుతూ, దయగా వుండినాయి. దాని దంతాలు కోసివేసినారు. పొడవాటి 


పాము లాంటి తొండం చివర రెండు రం్యధాలూ, (వేలు లాగ కదలే చర్మపు పొరా వుండినాయి. యేనుగు తొండం పూర్తిగా 


సాచితే, కిటికీ తాకేటట్లు వుండింది. 


16 


పాప యేమీ భయపడలేదు, కానీ అంత పెద్ద జంతువును చూసేటప్పటికి కాస్త స్తంభించింది. పాప నర్సు, పదారేండ్డ 
పోల్యా జడుసుకొని, కెవ్వున 'కేకవేసింది. 

యేనుగు యజమాని నాద్యా దగ్గరికి పోయి, “నమస్తే, అమ్మాయిగారూ. భయపడకండి. టామీ చాలా మంచిది, పీల్ణలం కే 
దానికి యెంతో యిష్టం అన్నాడు. 


పాప తన చిన్న, పారిపోయిన చేయ్యి జర్మన్‌వానికి అందించి, అనది; “*నమసే. నా కేమీ భయం లేదు. దీని పేరే 
ఇ శ్రి చ స్త 


OS 


నమస్తే, టామీ,” అంటూ పాప తల ఆడించింది. “నిద బాగా పట్టిందా?” 
పాప చేయి కూడా అందించింది. యేనుగు తన బలమైన తొండంతో ఆ చేతిని జ్యాగత్తగా పట్టుకొని, ఆ చిన్న, పల్చని 
(వేళ్ళను ఒత్తింది. డాక్టర్‌ మిహయీల్‌ షెతోవిచ్‌కంచు యేనుగు ఆ పని మృదువుగా చేసింది. అదే సమయంలో యేనుగు 
తల ఆడించింది, దాని చిన్న కన్నులు ముడుచుకపోయినాయి, నవ్వుతున్నాయా అన్నటు. 

“దీనికి అన్నీ అర్హవౌతాయి కదూ?” అన్నది పాప జర్మన్‌వానితో. 

“అన్నీ జాతాయి, అమ్మాయిగారూ.” 

“మాటాడలేదు, అంతే గదూ?” 

“అంతే నండీ. మాట్లాడలేదు. నాకు కూడా ఒక్కతే కూతురు వుంది, సరిగ్గా మీ యీడుదే. ఆమె “పేరు లీజా. టామీకీ, 
రీజాకూ మంచి వ్‌ బలే దోస్తీ లెండి” 

“కాఫీ తాగినావా టామీ?” పాప యేనుగును అడిగింది. 

టామీ మల్టీ తొండం సాచి, పాప ముఖంమీద వెచ్చని గాలి వూదింది. పట్టు కుచ్చులలాంటి పాప జుట్టు గాలికి లేచింది. 

నాద్యా కిలకిల నవ్వుతూ, చప్పట్లు చరచింది. జర్మన్‌ వాడు హహ్హహ్హ్హ అంటూ బిగ్గరగా నవ్వినాడు. 

యేనుగు లాగే అతను కూడా, పెద్దగా, లావుగా; దయగా వుండినాడు. యేనుగుకూ, అతనికీ పోలిక వున్నట్టు నాద్యాకు 
తోచింది. బంధువు లేమో! 

“అదింకా కాఫీ తాగలేదు, అమ్మాయిగారూ. పానక మైతే దానికి నిజంగా యిష్టం. బన్నులు కూడా మహా యిష్టం.” 

ఒక తట్టలో బన్నులు తెచ్చినారు. అందులో ఒకటి పావ యేనుగుకు అందించింది. అది వెంటనే తన వేలిని దానికి చుట్ట 


గ 


బెట్టి, తొండంతో పైకి తీసుకపోయి, తలకాయకింద యెక్కడో దూర్చేసింది; అక్కడ వింతగా కనపడుతూ, ముక్కోణపు ఆకా 
రంలో, బ్‌"చ్చు గల కింది పెదవి వుండింది. బన్ను యేనుగు కరకు చర్మానికి రాచుకోవడం నాద్యాకు వినిపించింది. టామీ అలాగే 
రెండవదీ, మూడవదీ, నాల్న వదీ, అయిదవదీ బన్నులు తినింది. అది కృతజ్ఞతతో తల ఆడించింది. దాని చిన్న కన్నులు సంతో 
షంతో యింకా చిన్నవై నాయి. కక అవకుతో నవ్వింది. 

బన్ను లన్నీ అయిపోయినాక, నాద్యా యేనుగుకు తన బొమ్మలు చూపించింది. “చూడు, టామీ, యీ అందమై న బొమ్మ 
సోన్యా. చాలా మంచి పిల్ల, కానీ సూపు తాగమంశే తాగదు. యిది సోన్యా కూతురు నతాషా. యీమె యిప్పుడిప్పుడే బడికి 
పోతున్నది, ఓనమాలు దాదాపు అన్నీ వస్తాయి. మరి యిదేమో మా త్యోష్కా. యిది నా మొట్టమొదటి బొమ్మ. దీనికి ముక్కు 
పోయింది చూడు, తలకాయ అతుకు పడింది, జుట్టంతా రాలిపోయింది. కానీ యీ పాత బొమ్మను పారేయలేను గదా. యేమంటావ్‌ 


టామీ? యిది మొదట సోన్యాకు అమ్మగా వుండేది, యిప్పుడు మా వంటమనిషి అయింది. యిక, ఆడుకుందామా? టామీ, 


నీవు నాన్నగా వుండు, నేను అమ్మగా వుంటాను, వీళ్ళు మన పిల్లలు” 


న్న ~anty, 11 al, ( 


గొ 


శ 


టామీ ఒప్పుకుంది. అది నవ్వుతూ, మా త్యోష్కాను గొంతు పట్టుకొని, నోటిదాకా యెత్సింది. కానీ సరదాకు మా తమే, 
అది బొమ్మను కాస్త నమిలి, మల్టీ పాప ఒడిలో "పెట్టింది. బొమ్మకు తేమ అయింది, కాస్త నలిగిపోయింది. 

తరువాత నాద్యా దానికి బొమ్మల పుస్తకం చూపించి, చెప్పింది. “యిది గురం, యిది గోరెంక, యిది రైఫిల్‌... యిదిగో 
పంజరంలో పక్షి, యిది బక్కెటు, యిది అద్దం, యిది పొయ్యి, యిది పార, యిది కాకి.... చూడు చూడు! యిది యేనుగు! 
యిది యేనుగులాగ లేనేలేదు కదూ? యేనుగు లెప్పుడూ యింత చిన్నవి కాదు గదూ, టామీ?” 

యేనుగు లెప్పుడూ అంత చిన్నవి కాదని టామీ ఒప్పుకుంది. అసలు దాని కా బొమ్మ ఒక్క సిసరు నచ్చలేదు. అది తన 


వేలితో కాగితం అంచు యెతి, వుట తిపింది. 
స ప ల A) 


కాసేపట్లో భోజనం వేళ అయింది. కానీ నాద్యాను అక్కడినుండి తీసుకపోవడం సాధ్యం కాలేదు. అప్పుడు యేనుగు యజమాని 
ఉపాయం చెప్పినాడు: “వుండండి. వాళ్ళు కలిసి భోంచే సేటట్టు యేర్పాటు చేద్దాం.” 

అతను యేనుగును కూర్చోమన్నాడు. అది బుద్దిగా కూర్చుంది, నేల గడగడలాడింది, అలమారలోని సేటు ధణధణ 
మన్నాయి, కింది అంతస్తు గదిలో కప్పుమీదినుండి పెల్టలు రాలిపడినాయి. పాప యేనుగు కెదురుగా కూర్చుంది. యిద్దరి మధ్యా 
టేబుల్‌ పెట్టినారు. యేనుగు మెడకు టేబుల్‌ క్లాత్‌ చుట్టినారు. అప్పుడు మతు లిద్దరూ భోజనం మొదలు పెట్టినారు. 
పాప కోడి సూపూ, కట్లుటూ తినింది. యేనుగు పచ్చి కూరగాయలూ, సలాడూ తినింది. పాపకు బుల్మి గ్లాసులో వైను యిచ్చినారు. 
యేనుగుకు ఒక గ్ఞాసు రమ్‌ కలిపిన వేడినీళ్ళు యిచ్చినారు. అది గిన్నెలోని నీళ్ళను (పీతిగా తొండంలోకి పీల్చుకుంది. తరువాత 
తీపు వచ్చింది: పాపకు ఒక కప్పు కోకో, యేనుగుకు సగం కేకూ. యీ కేకు జీడిపప్పు కేకు. వీళ్ళు యిలా భోంచేస్తుండగా, పాప 
నాన్నా, జర్మన్‌వాడూ నాన్న గదిలో కూర్చొనివుండినారు. జర్మన్‌ వాడు ఆనందంగా బీరు తాగుతూ వుండినాడు. 

భోజనం తర్వాత నాన్న మ్మితులు కొందరు వచ్చినారు. వాళ్ళకు భయం కలగకుండా వుండడానికి, మొగసాలలోనే వాళ్ళతో 
చెప్పినారు, యింట్యో యేనుగు వుందని. మొదట వాళ్ళు నమ్మలేదు, కానీ టామీని చూసిన తర్వాత వాళ్ళు వాకిలివద్ద నక్కినారు. 

“భయపడకండి! యేనుగు చాలా మంచిది” అని పాప చెప్పింది, వాళ్ళ భయం తీర్చడానికి. 

అయినా వాళ్ళు వెంటనే పక్క హాలులోకి పోయి, కాసేపుండి వెళ్ళిపోయినారు. 

సాయంత మయింది. కాసేపుంకటే పాపకు నిద వేళ అవుతుంది, కానీ ఆమెను యేనుగువద్దనుండి పక్కకు తీసుక 
పోవడం సాధ్యం కాలేదు. చివర కామె యేనుగు పక్కనే న్నిదపోయింది. అప్పు డామెను తన గదిలోకి తీసుకపోయినారు. ఆమెను 


మంచంమీద పండబెట్టడం ఆమెకు గుర్తే లేదు. 


ళ్‌ 


4 Vag 
Af Af) భగ 


aa 
Tati | 


i 


మరు దినం పాప మహా ఉల్లాసంగా నిద లేచి, జబ్బుపడక ముందు యెలా కేకలు వేసేదో అలాగే తొందరపాటు కంఠంతో, 


అందరికీ వినిపించేటట్టు బిగ్గరగా కేకవేసింది: “పాలు, అమ్మా, పాలు!” 


అమ్మ సంతోషంగా పరుగిడుతూ వచ్చింది. 

హఠాత్తుగా పాపకు నిన్న జరిగిందంతా జ్ఞాపకం వచ్చి, అడిగింది: “టామీ యేదీ?” 

అమ్మ వివరించి చెప్పింది, టామీకి పిల్ల లున్నారనీ, యింటికి పోకుంకే జరగదనీ, అందువలన యింటికి పోయిందనీ. టామీ 
నాద్యాకు నమస్కారాలు చెప్పి పంపిందనీ, నాద్యాకు జబ్బు నయమౌతూనే తనను చూడడానికి రమ్మని ఆహ్వానించిందనీ అమ్మ 
చెప్పింది. 

పాప చిలిపి చిరునవ్వుతో అన్నది: 


“టామీతో చెప్పమ్మా, నా కిప్పుడు జబ్బు నయమై దని!” 


A. KynpHH 
«CJIOH» 
Ha 2350462 Tenyey 


రెండవ మ్న్ముదణ 


(ర తెలుగు అనువాదం “పగతో (పచురణాలయం 1975 


సోవియట్‌ యూనియన్‌లో ము(దింపబడింది 


1 70802-628 
d14(0-81 © °: 4803010101 


న! 


న 


wy 


Tray 


